® 


stotranidhi 
CYA CYA 
[ స్రీ అనఘాష్టమి వ్రతకల్పం | 
- అనుక్రమణికా - 
మూర్వాంగర అమమ తుమ అ వప టవ అ జప 1 
పసుపు గణపతి పూజ ........... ౭౭౭౭20002 లలం ర్‌ 
సిదిదేవతా స్తాపన ............౭౭ 2౬2౬౭0 జలలల జజ లలల జల జలజల జలజల లల లల లల లలల జలజల లంజల 11 
® థి 
షోడశోపచార పూజ ...........౬౭౬౬౬౭౬౭౬౭లలల లలల లలల లలల లలల లల లలల జలజల 15 
శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామావలిః BCT NR 21 
శ్రీ అనఘాదేవి అష్టోత్తరశత నామావలిః Fe OO OEE De DRG EDO 22 
అనఘాష్టమి వ్రతకథ ....౦౦44౦4౦444600000060000000 పపంంంజలం కంటం 28 
శ్రీ అనఘాష్టమి వ్రతకల్పం 
శ్రీ మహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం | 
శుచిః 
(తలమీద నీళ్ళను జల్లుకోండి) 


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఒపి వా | 
యః స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || 
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షః || 

ప్రార్థనా 

(నమస్మారం చేస్తూ ఇవి చదవండి) 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ | 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే || 
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్‌ | 
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే || 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


2 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః ప్రశవో వదని | 
సా నో మన్ద్రేషమూర్దం దుహానా ఢేనుర్వాగస్మానుప్త సుష్టుతైతు ॥ 
యళశ్ళివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా | 
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం || 
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే | 
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే || 
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః | 
ఆచమ్య 
(ఆచమనం చేయండి) 
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | 
ఓం మాధవాయ స్వాహా | 
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | 
ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః | 
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః | 
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః | 
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | 
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | 
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | 
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః | 
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | 
ఓం శ్రీ కృష్ణాయ నమః | 
దీపారాధనం 
(దీవం వెలిగించి గంధం, కుంకుమ బొట్టు వె 
ఇది చదివి, నమస్కారం చేయండి) 

దీపస్వం బ్రహ్మరూపోఒసి జ్యోతిషాం ప్రభురవ్యయః | 
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్మామాంశ్చ దేహి మే | 


ట్ల, 


(| 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
భో దీప దేవి రూపస్యం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్‌ | 
యావత్స్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ॥| 
దీపారాధన ముహూర్తః సుముహూరో౭ స్తు ॥ 
పూజార హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి | 
భూతోచ్చాటనం 
(అక్షతలు తీనుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, 

ఇది చదివి, మీ వెనుక వేనుకోండి) 
ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః 
ఏతేషామవిరోధేన (బ్రహ్మకర్మ సమారభే | 
అపసర్ప్చన్లు తే భూతా యే భూతా భూమిసంస్థితాః | 
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా | 


ప్రాణాయామం 

(ఇది చదివి, మూడు సార్లు ప్రాణాయామం చేయండి) 
ఓం భూః | ఓం భువః | ఓగ్‌ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | 
ఓగ్‌ం స్రత్యమ్‌ |ఓం తత్ఫీవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | 
ధియో యో నః ప్రచోదయాత్‌ | ఓమాపో జ్యోతీ రస్తోజ మృతం బ్రహ్మ 
భూర్భువస్సువరోమ్‌ ॥ 

సంకల్పం 

(అక్షతలు తీనుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి) 
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ 
పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్టోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత 
మన్వంతరే, కలియుగే, (ప్రథమపాదే, జంబూద్వీపే, భారతవర్డే, భరతఖండే, 
మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య __ _ప్రదేశే_____ నద్యోః మధ్య ప్రదేశే, 
శోభనగ్భపే హ్క సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్‌ 
వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ నామ సంవత్సరే ___ అయనే 

బుతౌ___ మాసే__పక్షే__తిథౌ___వాసరే___నక్షత్రే 


న. —_—_— వజ అజా య్‌ —— —_—_— 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


4 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 

యోగే ___ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్‌ ___ 
గోత్రః ___ నామధేయః (ధర్మపత్నీ సమేతోజ= హం శ్రీమతః ___ గోత్రస్య ___ 
నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య) మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య 
వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ 
మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం 
సర్వాభీష్టసిద్ధ్యర్థం శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘాస్వామినముద్దిశ్య 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘాస్వామి ప్రీత్యర్థం సంభవద్దిః ద్రవ్వైః 
సంభవద్భిః ఉపచారైశ్చ సంభవితా నియమేన సంభవితా ప్రకారేణ 
పురుషసూక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం 
కరిష్యే || 

తదంగ కలశారాధనం కరిష్యే || 


కలశారాధనం 
(కలశానికి ఒకటిగాని, మూడుగాని, అయిదుగాని బొట్లు పెట్టి, ఒక వువ్వు 
వేసి చేయి వేసి ఇది చదవండి) 

కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్వ్య | 
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః | 
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః || 
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా | 
బుగ్వేదోఒథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః || 
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః || 
ఓం ఆక్రలశేషు ధావతి పవిత్రే పరీషిచ్యతే | ఉక్ఞెర్యజ్జేషు వర్ధతే | 
ఆప్రో వా ఇదగ్‌ం సర్వం విశ్వా భూతాన్యాపః 
ప్రాణా వా ఆపేః పశవ ఆపోఒన్నమాపోఒమృతమాపః 
సమ్రాడాపో విరాడాపేః స్వరాడాప్రశ్చంద్రాగ్‌స్యాపో 
జ్యోత్తీగ్‌ష్యాపో యజూగ్‌ష్యాపః సత్యమాపః 
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్‌ || 
గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
నర్మదే సింధు కావేర్యౌ జలేఒస్మిన్‌ సన్నిధిం కురు || 
(ఇది చదువుతూ కలశం లో నీళ్ళను పూజా సామాగి మీద, 
దేవతా ప్రతిమ మీద, మీ మీద జల్లుకోండి) 
ఆయాంతు శ్రీ దత్తాత్రేయ స్వామి పూజార్ధం దురిత క్షయకారకాః 
ఓం ఓం ఓం | కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవం సంప్రోక్ష్య, 
ఆత్మానం చ సంప్రోక్ష్య || 


ఘంటానాదం 
(ఘంటకి బొట్టు పెట్టి అక్షతలు వేయండి) 
ఓం ఘంటదేవతాభ్యో నమః | 
సకలోపచార పూజార్ధే అక్షతాన్‌ సమర్పయామి | 


(ఇది చదువుతూ ఘంట వాయించండి) 
ఆగమార్ధం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్‌ | 
ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనమ్‌ || 
ఇతి ఘంటానాదం కృత్వా || 


|| పసుపు గణపతి పూజ || 


అస్మిన్‌ హరిద్రాబింబే శ్రీమహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, 
పూజయామి || 


ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమహ నో ధేహి భోగమ్‌ | 
జ్యోక్పశ్యేమ సూర్యే ముచ్చరన్త మనుమతే మృళయా నః స్వస్తి | 
అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపే పహ్వయతే || 
శ్రీమహాగణపతయే నమః | స్థిరో భవ వరదో భవ | 
సుముఖో భవ సుప్రసన్నో భవ | స్థిరాసనం కురు | 

(గణపతి స్వామివారి మీద ఒక వువ్వు కొన్ని అక్షతలు వేయండి) 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


6 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
ధ్యానం 

హరి ద్రాభం చతుర్భాహుం కరీంద్రవదనం ప్రభుమ్‌ | 

పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ | 

భకాభయ ప్రదాతారం వందే విఘ్నవినాశనమ్‌ ॥| 

ఓం హరిద్రా గణపతయే నమః | 

ఓం గణాసాం త్వా గణపతిం హవామహే 

కవిం కీవీనాముప్రమశ్రవస్తమమ్‌ | 

జ్యేష్టరాజం బ్రహ్మణాం (బ్రహ్మణస్పత 

ఆ నః శృణ్వన్నూతిభీః సీద సాదనమ్‌ ॥ 


అగజానన పద్మార్కం గజాననమహర్నిశం | 

అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే || 

ఓం శ్రీమహాగణపతయే నమః | ధ్యానం సమర్పయామి || ౧|| 
(స్వామివారి మీద ఒక వువ్వు కొన్ని అక్షతలు వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | ఆవాహనం సమర్పయామి || ౨ || 
(స్వామివారి పాదముల మీద కొన్ని అక్షతలు వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | రత్న సింహాసనం సమర్పయామి ॥ ౩|| 
(స్వామివారి పాదముల మీద కొన్ని అక్షతలు వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | పాదయోః పాద్యం సమర్పయామి ॥ ౪|| 
(కలశంలోని నీరు స్వామివారి మీద కొద్దిగా చల్లండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | హస్తయోః అర్హ్యం సమర్పయామి ॥ ౫ ॥ 
(కలశంలోని నీరు స్వామివారి మీద కొద్దిగా చల్లండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | ముఖే ఆచమనీయం సమర్పయామి ॥ ౬ ॥ 
(కలశంలోని నీరు స్వామివారి మీద కొద్ధిగా చల్లండి) 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
స్నానం 

(కలశంలోని నీరు స్వామివారి మీద కొద్ది కొద్దిగా చల్లండి) 
ఓం ఆపో హి ష్టా మేయోభువ్రస్తా న ఊర్జే దధాతన | మహేరణాయ చక్షసే | 
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః | ఉశతీరీవ మాతరః | 
తస్మా అరీం గమామ వో యస్య క్షయాోయ జిన్వీథ | ఆపో జనయథా చ నః॥ 
ఓం శ్రీమహాగణపతయే నమః | శుద్ధోదక స్నానం సమర్పయామి ॥ ౭ | 
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి | 


ఓం శ్రీమహాగణపతయే నమః | వస్త్రం సమర్పయామి || ౮ ॥ 
(స్వామివారి మీద కొన్ని అక్షతలు వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | యజ్ఞోపవీతం సమర్పయామి ॥ 
(స్వామివారి మీద కొన్ని అక్షతలు వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | దివ్య శ్రీ గంధం సమర్పయామి ॥ ౯ ॥ 
(ఒక పువ్వును గంధములో ముంచి స్వామివారికి అద్ధండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | ఆభరణం సమర్పయామి ॥ ౧౦ || 
(స్వామివారి మీద కొన్ని అక్షతలు వేయండి) 


పుష్ప పూజ 

(స్వామివారికి వువ్వులతో లేక అక్షతలతో వూజ చేయండి) 
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః | 
ఓం కపిలాయ నమః | ఓం గజకర్ణికాయ నమః | 
ఓం లంబోదరాయ నమః | ఓం వికటాయ నమః | 
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయ నమః | 
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః | 
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


8 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 

ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్చకర్ణాయ నమః | 

ఓం హేరంబాయ నమః | ఓం స్మ్కందపూర్వజాయ నమః | 

ఓం శ్రీమహాగణపతయే నమః | నానావిధ పరిమళ పత్ర పుష్పాణి 
సమర్పయామి | ౧౧|| 


ఓం శ్రీమహాగణపతయే నమః | ధూపం ఆఘ్రాపయామి ॥ ౧౨ || 
(స్వామివారి చుట్టూ ధూవం వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | ప్రత్యక్ష దీపం దర్శయామి ॥ ౧౩|| 
(స్వామివారికి దీపం చూపించి కొన్ని అక్షతలు వేయండి) 


నైవేద్యం 
(నైవేద్యం మీద కలశంలోని నీళ్ళు చల్లి స్వామివారికి చూపించండి) 
ఓం భూర్చువ్లస్సుపః | తత్సీవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | 
ధియో యో నః ప్రచోదయాత్‌ || 
సత్యం త్వా బుతేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి | 
ఓం శ్రీమహాగణపతయే నమః __________ సమర్పయామి | 
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | 
ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | 
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపి ధానమసి | 
ఉత్తరాపోశనం సమర్పయామి | 
హస్తా ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | 
శుద్ధాచమనీయం సమర్పయామి | 
ఓం శ్రీమహాగణపతయే నమః | నైవేద్యం సమర్పయామి ॥ ౧౪ | 
ఓం శ్రీమహాగణపతయే నమః | తాంబూలం సమర్పయామి || ౧౫ || 
(స్వామివారి పాదముల మీద కొన్ని అక్షతలు వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | నీరాజనం సమర్పయామి || ౧౬ || 
(స్వామివారికి వోరతి ఇవ్వండి) 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 


మంత్రపుష్పం 


ఓం గణాసాం త్వా గణపతిం హవామహే 

కవిం కీవీనాముప్రమశ్రవస్తమమ్‌ | 

జ్యేష్టరాజం బ్రహ్మణాం (బ్రహ్మణస్పత 

ఆ నః శృణ్వన్నూతిభీః సీద సాదనమ్‌ ॥ 

ఓం ఏకదన్తాయ విద్మహే వక్రతుుజణ్ఞాయ ధీమహి | 

తన్నో దన్తిః ప్రచోదయాత్‌ | 

ఓం శ్రీమహాగణపతయే నమః | సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి | 
(స్వామివారి పాదముల మీద ఒక వువ్వు, కొన్ని అక్షతలు వేయండి) 


ప్రదక్షిణం 

(ఇది చదువుతూ స్వామివారికి మూడుసార్లు ప్రదక్షిణ చేయండి) 
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ | 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే | 
పాపోఒహం పాపకర్మా౭హం పాపాత్మా పాపసంభవః | 
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల || 
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
తస్మాత్క్మారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప || 
ఓం శ్రీమహాగణపతయే నమః | ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి | 

(స్వామివారి పాదముల మీద కొన్ని అక్షతలు వేయండి) 


ఓం శ్రీమహాగణపతయే నమః | ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్‌ 
సమర్పయామి ॥ 
(స్వామివారి పాదముల మీద కొన్ని అక్షతలు వేయండి) 


క్షమాప్రార్థన 
యస్య స్టృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు | 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం || 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


10 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప | 
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే|| 
వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ | 
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥ 


అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్‌ సర్వాత్మకః 
శ్రీమహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు || 
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్న మస్తు | 

(స్వామివారి పాదముల మీద కొన్ని అక్షతలు వేయండి) 


తీర్థం 
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం | 
సమస్తపాపక్షయకరం శ్రీమహాగణపతి పాదోదకం పావనం శుభం || 
(మయూడునార్లు తీర్ధం స్వీకరించండి) 
శ్రీమహాగణపతి ప్రసాదం శిరసా గృహ్హామి || 


ఉద్వాసనం 
ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దే దేవాః | తాని ధర్మాణి ప్రథ్రమాస్యాసన్‌ | 
హ నాకం మహిమాన్‌ః సచన్తే | యత్ర పూర్వే స్తాధ్యాః సన్తీ దేవాః || 
౦ శ్రీమహాగణపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి || 
నార్ధే క్షేమాయ పునరాగమనాయ చ | 
(స్వామివారి ఆననమును కొద్దిగా జరవండి) 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం Il 


|| శ్రీ అనఘా పూజా ప్రారంభః || 


పునః సంకల్పం 
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత 
మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం సమస్తసన్మంగళావాప్త్యర్థం 
పురుషసూక్త విధానేన శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘాస్వామి 
షోడశోపచార పూజాం కరిష్యే || 


సిద్దిదేవతా స్టాపనం 
(గమనికః బియ్యవువిండి, వనువు, కుంకుమలతో అష్టదళ వద్దుము వేని, 
చెప్పుబడిన స్థానములలో రెండు తమలపాకులు వేసి, అందులో ఒక వత్త, 
ఒక ఖర్జూరం, ఒక రూపాయి బిళ్ళ వేసి శ్లోకం చదివి, 
అక్షతలు వేయండి) 
అష్టసిద్ది స్మరణ 
అణిమా మహిమా ప్రాప్తిః ప్రాకామ్యం మహిమా తథా | 
ఈశిత్వం చ వశిత్వం చ యచ్చ కామావసాయతా || 


౧. అణిమా (ఈశాన్యం) 
అణోరణీయసః పుత్రః ఈశాన్యాశా వ్యవస్థితః | 
అనఘస్యాణిమాభిఖ్యః పుత్రశ్చి త్రః సనోవతు || 
అస్మిన్‌ అష్టదళపద్మే ఈశాన్యదళే కలశే అణిమాఖ్య దేవతాం 
ఆవాహయామి స్థాపయామి పూజయామి | 
(ఈశాన్య పద్భదళంలో నిద్ధి స్థాన చేయండి) 
సకలపూజార్ధే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 
(వువ్వొక్షతలు వేయండి) 
౨. లఘిమా (ఆగ్నేయం) 
అనఘానఘయోః పుత్రో లఘిమాఖ్య కృపాలఘుః | 
దేవస్యాగ్నేయ కోణస్థో లఘుబుద్ధిః సనోవతు || 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


12 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
అస్మిన్‌ అష్టదళపద్మే ఆగ్నేయ దళే కలశే లఘిమాఖ్య దేవతాం 
ఆవాహయామి స్థాపయామి పూజయామి | 
(ఆగ్నేయ వద్మదళంలో నిద్ధ న్థావన చేయండి) 
సకలపూజార్ధే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 
(వువ్వొక్షతలు వేయండి) 


3. ప్రాప్తి (థైబుతి) 
భక్తాభీష్టఫల ప్రాప్తికారకోe నఘయోః సుతః | 
దేవస్య నైర్భతే కోణే స్థితః ప్రాప్తిః సనోవతు ॥ 
అస్మిన్‌ అష్టదళపద్మే నైబుతి దళే కలశే ప్రాప్తి దేవతాం ఆవాహయామి 
స్థాపయామి పూజయామి | 
(నైబుతి వద్మదళంలో నిద్ధి స్థావన చేయండి) 


సకలపూజార్ధే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 
(వువ్వొక్షతలు వేయండి) 


౪. ప్రాకామ్య (వాయువ్యం) 

అవధూత గురోః స్వేచ్చాసంచారస్యాఒనఘస్య యః | 
వాయుకోణ స్థితః పుత్రః ప్రాకామ్యాఖ్యః సనోవతు || 
అస్మిన్‌ అష్టదళపద్మే వాయువ్య దళే కలశే ప్రాకామ్య దేవతాం 
ఆవాహయామి స్థాపయామి పూజయామి | 

(వాయువ్య వద్డదళంలో నిద్ది స్థాపన చేయండి) 
సకలపూజార్ధే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 

(వువ్వొక్షతలు వేయండి) 


౫. ఈశిత్వ (దక్షిణం) 
సర్వాతిశాయితాం దేవస్యా౭నఘస్య జగధ్గురోః | 
ఖ్యాపయన్‌ దక్షభాగస్థ ఈశిత్వాఖ్యః సనోవతు || 
అస్మిన్‌ అష్టదళపద్మే దక్షిణ దళే కలశే ఈశిత్వ దేవతాం ఆవాహయామి 
స్థాపయామి పూజయామి | 
(దక్షిణ వద్దదళంలో నిద్ధ స్థాపన చేయండి) 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 13 
సకలపూజార్థే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 
(వువ్వొక్షతలు వేయండి) 


౬. వశిత్వ (ఉత్తరం) 
జగద్యస్య వశే తిష్టత్య నఘస్య మహాత్మనః | 
ఆత్మజో వామభాగస్థో వశిత్వాఖ్యః సనోవతు || 
అస్మిన్‌ అష్టదళపద్మే వామభాగస్థ దళే కలశే వశిత్వ దేవతాం 
ఆవాహయామి స్థాపయామి పూజయామి | 
(ఉత్తర వద్యదళంలో నిద్ధి స్థావన చేయండి) 
సకలపూజార్ధే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 
(వువ్వొక్షతలు వేయండి) 
౭౩౨. కామావనాయిత (పశ్చిమం) 
కామావసాయితాభిఖ్యో హ్యనఘస్యాంగా రక్షవత్‌ | 
పశ్చాద్భాగస్థితః పుత్రః కమనీయః సనోవతు || 
అస్మిన్‌ అష్టదళపద్మే పశ్చాద్భాగస్థ దళే కలశే కామావసాయితాఖ్యా 
దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి | 
(పళ్చిమ వద్భదళంలో నిద్ధి స్థావన చేయండి) 
సకలపూజార్ధే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 
(వువ్వొక్షతలు వేయండి) 


౮. మహిమా (తూర్పు) 

పురస్తాదనఘద్వంద్వ పాదసీమ్ని వ్యవస్థితః | 
మహిమాఖ్యో మహాకార్యకారీ పుత్రః సనోవతు ॥ 
అస్మిన్‌ అష్టదళపద్మే పురస్తాద్దళే కలశే మహిమాఖ్య దేవతాం ఆవాహయామి 
స్థాపయామి పూజయామి | 

(తూర్పు వద్దదళంలో నిద్ధి స్థాపన చేయండి) 
సకలపూజార్థే పుష్పాక్షతాన్‌ సమర్పయామి | 

(వుష్వొక్షతలు వేయండి) 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


14 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 

౯. దత్తాత్రేయః (మొదటి ప్రధాన కలశం) 
ఏవం తత్తత్సుతభ్రాజద్దళాష్టక సుశోభినః 
కర్ణికాయాం పంకజస్య కలితాయాం మహాగుణైః | 
సమాసీనః ప్రశాంతాత్మా కృపాబ్టిరనఘాహ్వయః 
దత్తాత్రేయో గురుర్విష్టుబ్రహ్మేశాత్మా సనోవతు || 
అస్మిన్‌ అష్టదళపద్నే మధ్యే కర్ణికాయాం ప్రధానకలశే శ్రీమదనఘస్వామినం 
ఆవాహయామి స్థాపయామి పూజయామి | 

(అప్టదళవద్భం మధ్యలో ఉంచిన 
మొదటి ప్రధాన కలశం పై వుష్పాక్షతలు వేయండి) 


౧౦. అనఘాలక్షీః (రెండవ ప్రధాన కలశం) 
అనఘస్వామినః పార్శ్వే సమాసీనా కృపాలయా 
సర్వైర్బాహ్మ్మ్యై గుణైర్యుక్తా యోగాధీశా జగత్ప్రసూః | 
పద్మాసనా పద్మకరా భక్తాధీనా పతివ్రతా 
అనఘాంబ మహాలక్ష్మీర్మహాభాగాః సనోవతు || 
అస్మిన్‌ అష్టదళపద్మే మధ్యే కర్ణికాయాం శ్రీమదనఘస్వామినః పార్శ్వే కలశే 
శ్రీమతీం అనఘాదేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి | 

(అష్టదళపద్భుం మధ్యలో ఉంచిన 
రెండవ ప్రధాన కలశం పై వుష్పాక్షతలు వేయండి) 
ప్రాణప్రతిష్టా 

ఈశాన్యామణిమాభిఖ్యే చాగ్నేయ్యాం లఘిమాఖిదే | 
ప్రాప్తి నామాని నైబుత్యాం ప్రాకామ్యాఖ్యేఒనిలస్థలే || 
ఈశిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్వయోరపి | 
కామావసాయితా నామ్ని పశ్చాద్భాగేంగ రక్షవత్‌ || 
మహిమ్నీ పాదమూలే చ దళేష్వష్టసు నిత్యశః | 
(భాజమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయా | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
అనఘశ్చాఒనఘాదేవీ ప్రాణ చేష్టా విరాజితౌ | 
చరతాం మమ హృత్పద్న్మే గురుమార్ద ప్రవర్తకా || 
స్వామిన్‌ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‌ | 
తావత్త్వం ప్రీతిభావేన కుంభేఒస్మిన్‌ సన్నిధిం కురు ॥ 
(కలశములోని పువ్వును ప్రధాన కలశములపై మీద తాకించి, 
పువ్వును తిరిగి కలశంలో వేయండి) 


ధ్యానం 
పద్మాసనోత్తాన మనోజ్ఞపాదం పద్మం దధానామభయం చ పాణ్యోః | 
యోగస్థిరం నిర్భర కాంతిపుంజం దత్తం ప్రపద్యేఒనఘ నామధేయమ్‌ | 
పద్మాసనస్థాం పదయుగ్మ నూపురాం పద్మం దధానామభయం చ పాణ్యోః | 
యోగేఒర్ధ సమ్మీలిత నిశ్చలాక్షీం దత్తానురక్తామనఘాం ప్రపద్యే | 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ధ్యాయామి | 
(ప్రధాన కలళములపై వుషాక్షతలు వేయండి) 


ఆవాహనం 
స్తహగ్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్‌ | 
స భూమీం విశ్వతో వృత్వా | అత్య తిష్టద్దశాబ్దులమ్‌ | 


గుణాతీతావపి స్వేషు కృపయా త్రిగుణాన్వితా | 

అనఘామనఘం దేవం దేవీం చాఒఒవాహయామ్యహమ్‌ || 

శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆవాహయామి | 
(ప్రధాన కలశములపై వుష్పాక్షతలు వేయండి) 


ఆసనం 
పురుష ప్రవేదగ్‌ం సర్వమ్‌ | యధ్భూతం యచ్చ భవ్యమ్‌ | 
ఇల. | యదన్నేనాతిరోహీతి | 
సౌవర్ణపీఠం కృష్ణత్వక్‌ చిత్రాసన కుశాసనైః | 


ఆస్టుతం గృహ్యతాం దేవావనఘావర్పితం మయా || 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


16 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆసనం సమర్పయామి | 
(ప్రధాన కలశములపై వుష్పాక్షతలు వేయండి) 
వాద్యం 

ఏతాహేనస్య మహిమా | అతో జ్యాయాగీశ్చ పూరుషః | 
పాదో౭స్య విశ్వా భూతానీ | త్రిపాదస్త్యామృతం దివి | 
యోగిశీర్లే.మృతాసారౌ జంభశీర్షే౭ గ్నివర్గకౌ | 

మే మే షే 
పాదౌ పాద్యేన హృద్యేన క్షాళయేఒనఘయోరహమ్‌ || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పాదయోః పాద్యం 
సమర్పయామి | 

(జలకలశంలోని నీరు ప్రధాన కలశములపై కొద్ధిగా చల్లండి) 

| శకం I I 

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదో౭ స్వ్యేహా౬౭ భవాత్సునః | 
తత్తో విష్వజ్వ్యక్రామత్‌ | స్తాశనానశనే అభి | 
పద్మేన మాలయా చాత్తౌ భక్తాభీతిప్రదాయకా | 
అర్మ్యణ శీతలీకుర్యామనఘాఒనఘయాౌః కరౌ | 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః హస్తయోః అర్హ్యం 
సమర్పయామి | 

(జలకలశంలోని నీరు ప్రధాన కలశములపై కొద్ధిగా చల్లండి) 


ఆచమనీయం 
తస్మాద్విరాడజాయత | విరాజ్లో అధి పూరుషః | 
స జాతో అత్యరిచ్యత | ప్రశ్చాద్భూమిమథో పురః | 
జ్ఞానజ్యోతిర్వినీతానాం వేదజ్యోతిశ్చ వేధసః | 
యతోఒనఘముఖాద్వ్యక్తం తత్రాఒఒచమనమర్పితమ్‌ || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ముఖే ఆచమనీయం 
సమర్పయామి | 

(జలకలశంలోని నీరు ప్రధాన కలశములపై కొద్ధిగా చల్లండి) 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
మధుపర్కం 
అనఘౌ యౌ (శిత పరీక్షార్థం మాయా మధుస్పృశౌ | 
మధుపర్మం దదే తాభ్యాం తత్పాదాబ్ద మధువ్రతః || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః మధుపర్మం 
సమర్పయామి | 
(ప్రధాన కలశములకు మధువర్శం నమర్శించండేి, 
లేదా జలకలశంలోని నీరు కొద్ధిగా చల్లండి) 


పంచామృత స్నానం 
యౌ కృషా ప్రేరితౌ భక్తప్రపంచేఒమృత వర్షకౌ | 
పంచామృతైస్తా స్నపయామ్యనఘావమృతా౭త్యకాౌ || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పంచామృత స్నానం 
సమర్పయామి | 
(వ్రధాన కలశములపై వంచామృతాలు చల్లండి, 
లేదా జలకలశంలోని నీరు చల్లండి) 


శుద్దోదక స్నానం 
యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత | 
A || ల్త్‌ జ (= 
వసనో అస్యాసీదాజ్యమీ | గ్రీష్మ ఇధ్మశృరద్ధవిః | 
మాతృతీర్ధాత్‌ పద్మతీర్ధాత్‌ సర్వతీర్ణాదనేకతః | 
థి థి థి 
సమానీతైః శీతలోదైః స్పపయామ్యనఘావుభౌ ॥ 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః శుద్ధోదకస్నానం 
సమర్పయామి | స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి | 
(జలకలశంలోని నీరు ప్రధాన కలళములపై కొద్ధిగా చల్లండి) 
మం 
సప్తాస్యాసన్సరిధయః | త్రః సప్త సమిభః కృతాః | 
దేవా యద్యజ్ఞం తీన్వానాః | అబీధ్నన్పురుషం పశుమ్‌ | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


18 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 

వల్కలే రుచిరే సూక్ష్మే చిత్ర చిత్ర దశాంచితే | 

మాయా౭ఒ౭౬వృతిచ్చేదకాభ్యాం అనఘాభ్యాం దదే ముదా || 

శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః వస్త్రం సమర్పయామి | 
(ప్రధాన కలళములపై వుష్పాక్షతలు వేయండి) 


ఉపవీతం 
తం యజ్ఞం బర్హిషి ప్రొక్షన్‌ | పురుషం జాతమగ్రతః | 
తేన దేవా అయజన్త | స్తాధ్యా బుషయశ్చ యే | 
ఉపవీతం పవిత్రం చ సహజం యత్స్రజాపతేః | 
సమర్పితం మయా శుభ్రమనఘౌ ప్రతిముంచతమ్‌ || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఉపవీతం సమర్పయామి | 
(ప్రధాన కలళములపై వుష్పాక్షతలు వేయండి) 


గంధం 
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషద్దాజ్యమ్‌ | 
ప్రశూగ్‌స్తాగ్‌శ్చక్రే వాయవ్యాన్‌ | ఆరణ్యాన్గామ్యాశ్చ యే | 
మిలత్‌ కర్పూర సద్దంధైరనులిప్యా౭నఘా౭నఘౌ | 
ముఖయోరలికే కుర్యాం లసత్‌ ఫాలాక్షి సన్నిభే || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః గంధాన్‌ ధారయామి | 
గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమం అక్షతాంశ్చ సమర్పయామి | 
(ఒక వువ్వును గంధములో ముంచి ప్రధాన కలశములపై వేయండి) 


ఆభరణం 
తస్మాద్యజ్ఞాత్సర్వహుతీః | బుచః సామాని జజ్ఞిరే | 
ఛన్దాగీంసి జజ్ఞిరే తస్మాత్‌ | యజుస్తస్మాదజాయత | 
శీర్షే కంఠే బాహుయుగ్మే మణిబంధద్వయే తథా | 
వివిధా అక్షమాలాస్తే భూషార్థం కల్పయేఒనఘ ॥ 
పాదాంగుళీయ కటక కాంచీ మాంగళ్య హారకాన్‌ | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 19 
కంకణం నాసికా భూషాం తాటంకే తే దదేఒనఘే || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆభరణాని సమర్పయామి | 
(ప్రధాన కలళములపై వుష్పాక్షతలు వేయండి) 


హరిద్రాచూర్ణం 
హరస్యార్థశరీరాంగే హంసరూపీ యతీశ్వరీ | 
హస్తముద్రాం కుశాధారే హరిద్రాన్‌ మాతృకార్చయేత్‌ || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః హరిద్రాచూర్ణం 
సమర్పయామి | 
(ఒక వువ్వును వనువులో ముంచి ప్రధాన కలశములపై వేయండి) 


కుంకుమం 
దేవి త్వామనఘే భద్రే సర్వమంగళమంగళే | 
లసత్‌ కుంకుమచూర్లేన పూజయామి ప్రసీద మే || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః కుంకుమం సమర్పయామి | 
(ఒక వువ్వును కుంకుమలో ముంచి ప్రధాన కలశములపై వేయండి) 
పుష్పం 
తస్మాదశ్వా అజాయన్త | యే కే చోభయాదీతః | 
గావో హ జజ్జిరే తస్మాత్‌ | తస్మాజ్ఞాతా తజావయః | 
తత్తత్‌ కాలోత్ఞ పుష్పాఘ మాలాభిరనఘాఒనఘౌ | 
ఆపాదశీర్షం సంభూష్య పునః పుష్పైః సమర్బయే | 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పుష్పాణి సమర్పయామి | 
(ప్రధాన కలశములపై కొన్ని వువ్వులు వేయండి) 


అథ శ్రీఅనఘస్వామినః అంగపూజా 
(మొదటి ప్రధాన కలశముపై అక్షతలు వేస్తూ ఇవి చదవండి) 
శ్రీ అనఘదేవాయ నమః - పాదౌ పూజయామి | 
శ్రీ త్రిజగత్‌ సంచారాయ నమః - జంఘే పూజయామి | 
శ్రీ ఆజానుబాహవే నమః - జానునీ పూజయామి | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


20 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
శ్రీ పద్మాసన స్థాయ నమః - ఊరూ పూజయామి | 
శ్రీ త్రిగుణేశాయ నమః - వళిత్రయం పూజయామి | 
శ్రీ శాతోదరాయ నమః - ఉదరం పూజయామి | 
శ్రీ కరుణాకరాయ నమః - హృదయం పూజయామి | 
శ్రీ భక్తాలంబనాయ నమః - బాహూ పూజయామి | 
శ్రీ సంగీతరసికాయ నమః - కంఠం పూజయామి | 
శ్రీ జగన్మోహనాయ నమః - మందస్మితం పూజయామి | 
శ్రీ జగత్సాణాయ నమః - నాసికాం పూజయామి | 
శ్రీ శ్రుతిసంవేద్యాయ నమః - శ్రోత్రే పూజయామి | 
శ్రీ ధ్యానగోచరాయ నమః - నేత్రద్వయం పూజయామి | 
శ్రీ తిలకాంచితఫాలాయ నమః - ఫాలం పూజయామి | 
శ్రీ సహస్రశీర్ణాయ నమః - శిరః పూజయామి | 
శ్రీ సచ్చిదానందాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి | 
అథ శ్రీఅనఘాదేవ్యాః అంగపూజా 
(రెండవ ప్రధాన కలశముపై అక్షతలు వేస్తూ ఇవి చదవండి) 
శ్రీ అనఘాదేవ్యై నమః - పాదౌ పూజయామి | 
శ్రీ త్రిజగత్‌ సంచారాయై నమః - జంఘే పూజయామి | 
శ్రీ ఆజానుబాహవే నమః - జానునీ పూజయామి | 
శ్రీ పద్మాసనస్థాయై నమః - ఊరూ పూజయామి | 
శ్రీ త్రిగుణేశాయై నమః - వళిత్రయం పూజయామి | 
శ్రీ శాతోదరాయై నమః - ఉదరం పూజయామి | 
శ్రీ కరుణాకరాయై నమః - హృదయం పూజయామి | 
శ్రీ భక్తాలంబనాయై నమః - బాహూ పూజయామి | 
శ్రీ సంగీతరసికాయై నమః - కంఠం పూజయామి | 
శ్రీ జగన్మోహనాయై నమః - మందస్మితం పూజయామి | 
శ్రీ జగత్సాణాయై నమః - నాసికాం పూజయామి | 
శ్రీ శ్రుతిసంవేద్యాయై నమః - శ్రోత్రే పూజయామి | 
శ్రీ ధ్యానగోచరాయై నమః - నేత్రద్వయం పూజయామి | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
తిలకాంచితఫాలాయై నమః - ఫాలం పూజయామి | 
సహస్రశీర్షాయై నమః - శిరః పూజయామి | 
సచ్చిదానందాయై నమః - సర్వాణ్యంగాని పూజయామి | 


ఈూ(ూ య 


అథ అష్టోత్తరశతనామ పూజా 
(ఇటు తరువాత ఇవ్వబడిన నామాలను చదువుతూ ప్రధాన కలశములపై 
పువ్వులు మరియు అక్షతలతో పూజ చేయండి) 


శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః 


ఓం దత్తాత్రేయాయ నమః | అనఘాయ | త్రివిధాఘవిదారిణే | 
లక్ష్మీరూపానఘేశాయ | యోగాధీశాయ | ద్రాంబీజధ్యానగమ్యాయ | 
విజేయాయ | గర్భాదితారణాయ | దత్తాత్రేయాయ | ౯ 
బీజస్థవటతుల్యాయ | ఏకార్ణమనుగామినే | షడర్ణమనుపాలాయ | 
యోగసంపత్కరాయ | అష్టార్థమనుగమ్యాయ | పూర్ణానందవపుష్మతే | 
ద్వాదశాక్షరమంత్రస్థాయ | ఆత్మసాయుజ్యదాయినే | 
షోడశార్ణమనుస్థాయ | ౧౮ 

సచ్చిదానందశాలినే | దత్తాత్రేయాయ | హరయే | కృష్ణాయ | 
ఉన్మత్తాయ | ఆనందదాయకాయ | దిగంబరాయ | మునయే | 
బాలాయ | ౨౭ 

పిశాచాయ | జ్ఞానసాగరాయ | ఆబ్రహ్మజన్మదోషాఘప్రణాశాయ | 
సర్వోపకారిణే | మోక్షదాయినే | ఓంరూపిణే | భగవతే | దత్తాత్రేయాయ | 
స్మృతిమాత్రసుతుష్టాయ | ౩౬ 

మహాభయనివారిణే | మహాజ్ఞాన ప్రదాయ | చిదానందాత్మనే | 
బాలోన్మత్తపిశాచాదివేషాయ | మహాయోగినే | అవధూతాయ | 
అనసూయానందదాయ | అత్రిపుత్రాయ | సర్వకామఫలానీకప్రదాత్రే | 
ప్రణవాక్షరవేద్యాయ | భవబంధవిమోచినే | హ్రీంబీజాక్షరపారాయ | 
సర్వైశ్వర్యప్రదాయినే | క్రోంబీజజపతుష్టాయ | సాధ్యాకర్షణదాయినే | 
సౌర్చీజప్రీతమనసే | మనఃసంక్షోభహారిణే | ఐంబీజపరితుష్టాయ | ౫౪ 


21 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


22 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
వాక్సృదాయ | క్తీంబీజసముపాస్యాయ | త్రిజగద్వశ్యకారిణే | 
శ్రీముపాసనతుష్టాయ | మహాసంపత్ప్రదాయ | గ్లౌమక్షరసువేద్యాయ | 
భూసామ్రాజ్యప్రదాయినే | ద్రాంబీజాక్షరవాసాయ | మహతే | ౬౩ 
చిరజీవినే | నానాబీజాక్షరోపాస్య నానాశక్తియుజే | 
సమస్తగుణసంపన్నాయ | అంతఃశత్రువిదాహినే | 
భూతగ్రహోచ్చాటనాయ | సర్వవ్యాధిహరాయ | పరాభిచారశమనాయ | 
ఆధివ్యాధినివారిణే | దుఃఖత్రయహరాయ | ౭౨ 
దారిద్ర్య ద్రావిణే | దేహదార్థ్యాభిపోషాయ | చిత్తసంతోషకారిణే | 
సర్వమంత్రస్వరూపాయ | సర్వయంత్రస్వరూపిణే | 
సర్వతంత్రాత్మకాయ | సర్వపల్లవరూపిణే | శివాయ | 
ఉపనిషద్వేద్యాయ | ౮౧ 
దత్తాయ | భగవతే | దత్తాత్రేయాయ | మహాగంభీరరూపాయ | 
వైకుంఠవాసినే | శంఖచక్రగదాశూల ధారిణే | వేణునాదినే | 
దుష్టసంహారకాయ | శిష్టసంపాలకాయ | ౯౦ 
నారాయణాయ | అస్త్రధరాయ | చిద్రూపిణే | ప్రజ్ఞారూపాయ | 
ఆనందరూపిణే | బ్రహ్మరూపిణే | మహావాక్య ప్రబోధాయ | తత్వాయ | 
సకలకర్మాఘనిర్మితాయ | ౯౯ 
సచ్చిదానందరూపాయ | సకలలోకాఘసంచారాయ | 
సకలదేవౌఘవశీకృతికరాయ | కుటుంబవృద్ధిదాయ | 
గుడపానకతోషిణే | పంచకర్ణాయ సుప్రీతాయ | కందఫలాదినే | 
సధ్గురవే | శ్రీమద్దత్తాత్రేయాయ | ౧౦౮ 
| ఇతి శ్రీ అనఘదేవాష్టోత్తర శతనామావళిః || 

శ్రీ అనఘాదేవ్యష్టోత్తరశతనామావళిః 
ఓం అనఘాయై నమః | మహాదేవ్యై | మహాలక్ష్మ్యై | అనఘస్వామిపత్మ్యై | 
యోగేశాయై | త్రివిధాఘవిదారిణ్యై | త్రిగుణాయై | అష్టపుత్రకుటుంబిన్నై | 
సిద్ధసేవ్యపదే | ౯ 


ఆత్రేయగృహదీపాయై | వినీతాయై | అనసూయాప్రీతిదాయై | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 23 
మనోజ్ఞాయై | యోగశక్తిస్వరూపిణ్యై | యోగాతీతహృదే | 
భర్భశుశూషణోత్కాయై | మతిమత్తై | తాపసీవేషధారిజ్వై | ౧౮ 
తాపత్రయనుదే | చిత్రాసనోపవిష్టాయై | పద్మాసనయుజే | 
రత్నాంగులీయకలసత్పదాంగుళ్సై | పద్మగర్భోపమానాం[ఘ్రితలాయై | 
హరిద్రాంచత్స్రపాదాయె | మంజీరకలజత్రవే | శుచివల్కలధారిఖణ్యై | 
కాంచీదామయుజే | గలేమాంగళ్య్ళసూత్రాయై | గ్రైవేయాళీధృతే | 
క్వణత్కంకణయుక్తాయి | పుష్పాలంకృతయే | అభీతిము ద్రాహస్తాయై | 
లీలాంభోజధ్భతే | తాటంకయుగదీప్రాయై | నానారత్నసుదీప్తయే | 
ధ్యానస్థిరాక్ష్యై | ౩౬ 
ఫాలాంచత్తిలకాయి | మూర్ధాబద్ధజటారాజత్సు మదామాళయే | 
భర్రాజ్ఞాపాలనాయై | నానావేషధృతే | పంచపర్వాన్వితావిద్యా- 

-రూపికాయి | సర్వావరణశీలాయై | స్వబలావృతవేధసే | విష్ణుపత్న్య | 
వేదమాత్రే | ౪౫ 

స్వచ్చశంఖధ్భతే | మందహాసమనోజ్ఞాయై | మంత్రతత్త్వవిదే | 
దత్తపార్శ్వనివాసాయై | రేణుకేష్టకృతే | ముఖనిఃసృతశంపాభత్రయీ- 

-దీప్మై | విధాతృవేదసంధాత్రై | సృష్టిశక్ష్యై | శాంతిలక్ష్మై | ౫౪ 

గాయికాయై | బ్రాహ్మణ్య | యోగచర్యారతాయై | నర్తికాయై | 
దత్తవామాంకసంస్థాయై | జగదిష్టకృతే | శూభాయై | చారుసర్వాంగ్యా | 
చంద్రాస్యాయై | ౬౩ 

దుర్మానసక్షోభకర్వ్యై | సాధుహృచ్చాంతయే | సర్వాంతఃసంస్థితాయై 
సర్వాంతర్గతయే | పాదస్థితాయై | పద్మాయై | గృహదాయై | సక్టిస్థితాయై | 
సద్రత్నవస్త్రదాయై | గుహ్యస్థానస్థితాయై | పత్నీదాయై | క్రోడస్థాయై | 
పుత్రదాయై | వం శవృద్ధికృతే | హృద్దతాయై | సర్వకామపూరణాయై | 
కంఠస్థితాయై | హారాదిభూషాదాత్యై | ౮౧ 
ప్రవాసిబంధుసంయోగదాయికాయై | మిష్టాన్నదాయై | వాక్ళక్తిదాయై | 
బ్రాహ్మ | ఆజ్ఞాబల ప్రదా|త్ర్యై | సర్వైశ్వర్యకృతే | ముఖస్థితాయై | 
కవితాశక్తిదాయై | శిరోగతాయై | ౯౦ 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


24 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
నిర్దాహకర్వై | రౌద్ర | జంభాసురవిదాహిన్సై | జంభవంశహృతే | 
దత్తాంకసంస్థితాయై | వైష్ణవ్వై | ఇంద్రరాజ్యప్రదాయిన్సై | దేవప్రీతికృతే | 
నహుషాత్మజదా|త్రై | ౯౯ 
లోకమాత్రే | ధర్మకీర్తిసుబోధిన్వై | శాస్త్రమాత్రే | భార్గవక్షిప్రతుష్టాయై | 
కాలత్రయవిదే | కార్తవీర్య వ్రత ప్రీతమతయే | శుచయే | 
కార్తవీర్యప్రసన్నాయై | సర్వసిద్ధికృతే | ౧౦౮ 
|| ఇతి శ్రీ అనఘాదేవి అష్టోత్తరశతనామావళిః ॥ 
లాభ 
ధూపం 
యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్‌ | 
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదౌవుచ్యేతే | 
నానా పరిమళ ద్రవ్య సమ్మేళన మనోహరః | 
ధూపః సమర్పితో దేవావనఘౌ ప్రతిగృహ్యతామ్‌ ॥| 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ధూపమాఘ్రాపయామి | 
(ప్రధాన కలళముల చుట్టూ ధూపం వేయండి) 


దీపం 

బ్రాహ్మణో౭ స్య ముఖీమాసీత్‌ | బాహూ రాజన్యః కృతః | 
ఊరూ తదస్య యద్వైశ్యః | ప్రద్భ్యాగ్‌ం శూద్రో అజాయత | 
యద్భాసేదం జగద్భాతి న దృశ్యేతే తథాపి యౌ | 
తావుభౌ తత్త్వసందీప్వై దీపైరుద్దీపయామ్యహమ్‌ ॥ 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః దీపం దర్శయామి | 
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | 

(దీవమునకు అక్షతలు చూవించి (ప్రధాన కలశములపై వేయండి) 


నైవేద్యం 
చన్చ్రమా మనీసో జాతః | చక్షోః సూర్యో అజాయత | 
ముఖభాదిస్ట్రశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురీజాయత | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
రాజాన్నం బహుభక్ష్యాత్తం నానోపస్మ్కార పుష్కలమ్‌ | 
నైవేద్యం శ్రుతిసంవేద్యౌ గృహ్యతామనఘౌ ముదా || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః నైవేద్యం సమర్పయామి | 
(నైవేద్యం మీద నీళ్ళు చల్లి ప్రధాన కలశములకి చూపించండి) 


ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | 
ధియో యో నః ప్రచోదయాత్‌ | 
సత్యం త్వా బుతేన పరిషించామి | 
(సాయంకాలే - బుతం త్వా నత్వేన పరిషించామి) 
అమృతమస్తు | అమృతోపస్తరణమసి | 
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | 
ఓం వ్యానాయ స్వాహా |ఓం ఉదానాయ స్వాహా | 
ఓం సమానాయ స్వాహో | 
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపిధానమసి | 
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తా ప్రక్షాళయామి | 
పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి ॥ 


తాంబూలం 
నాభ్యా ఆసీదన్తరీక్షమ్‌ | శీర్లో ద్యాౌః సమవర్తత | 
పద్భ్యాం భూమిర్దిఈ శ్రోత్రాత్‌ | తథా ల్లోకాగ్‌ం అకల్పయన్‌ | 
అనఘ స్వామి జనకప్రోద్భృతాయుష్య తంత్రకే | 
ప్రోక్తః సులక్షణైర్యుక్తం తాంబూలం ప్రదదే౭నఘౌ || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః తాంబూలం 
సమర్పయామి | 
(ప్రధాన కలశములకి తాంబూలం ఇవ్వండి, 
లేదా కొన్ని అక్షతలు వేయండి) 


కక 1 a; 
BR RR 


25 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


26 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
నీరాజనం 
వేదాహమేతం పురుషం మహాన్తమీ | ఆదిత్య వర్ణం తమసస్తు పారే | 
సర్వాణి రూపాణి విచిత్య ధీతః | నామాని కృత్వా౭భివదన్‌ యదాస్తే | 
ప్రభో సమంతాత్‌ పరివర్తితైః శ్రీ కర్పూర నీరాజన దీప మాల్ర్యైః | 
యుష్మన్‌ మహార్చిః పరివేష పంక్తిః కిమ్మీరితాభాస్వనఘేఒనఘ ప్రభో | 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః నీరాజనం సందర్శయామి | 
(ప్రధాన కలశములకి హోరతి ఇవ్వండి) 
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | 
మంత్రపుష్పం 
ధాతా ప్రరస్తాద్య ముదాజ్రహార | శక్రః ప్రవిద్వాన్స్రదిశశ్చత సః | 
తమేవం విద్వానమృత క్‌ భవతి | న్‌ పనా అయనాయ విద్యతే | 
ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహీ 
తన్నో దత్తః ప్రచోదయాత్‌ | 
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్స్యె చ ధీమహి 
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్‌ ॥ 
ఓం ఐం హ్రీం శ్రీం శివ రామ అనఘ దతాయ నమః | 
యౌ వేధసే ప్రబలమానసదోషజాల 
మున్మూల్యసత్వరమభాసయతాం హి హి వేదాన్‌ | 
తావద్య కేళిశునకీకృతవేదజాతౌ 
శ్రీమంత్రపుష్పనిచయైరనఘౌ నిషేవే | 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః సువర్ణమంత్రపుష్పం 
సమర్పయామి | 
(ప్రధాన కలశముల మీద కొన్ని వుష్పాక్షతలు వేయండి) 


ప్రదక్షిణ 
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ | 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే || 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
పాపోఒహం పాపకర్మాఒహం పాపాత్మా పాపసంభవః | 
(త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల || 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన || 


కార్తవీర్యా౭ జ నహుజ భార్గవేంద్రాది రక్షకా | 
అనఘౌ లోకపితరౌ తుష్యేతాం మే ప్రదక్షిణః || 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్‌ 
సమర్పయామి | 
(వదక్షిణ చేని ప్రధాన కలశములపై వుష్పాక్షతలు వేయండి) 


ఉపచార పూజా 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః 
ఛత్రమాచ్చాదయామి | చామరైర్వీజయామి | 
నృత్యం దర్శయామి | గీతం (శావయామి | 
వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి | 
అశ్వానారోహయామి | గజానారోహయామి | 


సమస్త రాజోపచార దేవోపచార భక్షుపచార శక్ష్యుపచార మంత్రోపచార 


పూజాః సమర్పయామి || 
(ప్రధాన కలశములపై వువ్వాక్షతలు వేయండి) 


ప్రార్థన 
(నమస్కారం చేయండి) 

మనోవాక్కాయోతం క్షపితుమఘమాత్మీయవి తతే- 

-ర్భృతం నూనం యాభ్యాం విమలమిహ దాంపత్య లసనమ్‌ | 

తయోః పాదద్వంద్వం మహిమముఖపుత్రాష్టక లస- 

-త్సరీవారం వందే సతతమనఘాఖ్యా కలితయోః || 

విష్ణో నఘ దత్తేశ్వరాఒనఘే లక్ష్మి మంగళే | 


27 


ఉభౌ హి సచ్చిదానందవిగహౌ భక్తరక్షకౌ | 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


28 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
యువాం మే తుష్యతాం అద్య పూజయా సుప్రసీద తామ్‌ | 
జ్ఞాతాఒజ్ఞాతాపరాధాన్‌ మే క్షమ్యతాం కరుణాకరా | 
ఆయురారోగ్యమైశ్వర్యం సత్కుటుంబప్రవర్ధనమ్‌ | 
సౌమాంగళ్యం యశో విద్యాం జ్ఞానం చ దిశతాం ముదా || 


తోరబంధనం 
బ్రహ్మవిష్టుమహేశాన రూపిన్‌ త్రిగుణనాయక | 
తైవర్ణిక నమస్తుభ్యం తోరదేవాఒనఘాత్మక |॥| 
(వధానకలళము వద్ద ఉంచిన తోరములను చేతికి ధరించండి) 


వ్రతకథా ప్రారంభః 


(చేతిలో ఒక వువ్వు, కొన్న అక్షతలు తీనుకుని కథ చదవండి) 

అనఘాష్టమి వ్రత మాహాత్మ్య వర్ణనము శ్రీవేదవ్యాస మహాముని 
అనుగ్రహించిన శ్రీ భవిష్యమహాపురాణములోని ఉత్తరపర్వములో ఉన్నది. 

దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధముగా అడిగెను. 
“ఓ గురుదేవా! పూర్వము జంభుడను దైత్యుడు దేవతలను ఓడించెనని, 
తరువాత శ్రీదత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది 
అమరులకు రక్షణ కల్పించెనని విన్నాను. అయితే శ్రీదత్తుల వారు 
అతనితో నిజముగా యుద్ధము చేసెనా లేక యోగబలముచే జయించెనా? 
నా ఈ సందేహమును నివృత్తిచేసి నాకు జ్ఞానోదయము చేయవలసినది.” 
అందులకు శ్రీగురు ఈ విధముగా పలికెను. “ఇదే ప్రశ్నను పూర్వము 
యుధిష్టిరుడు వాసుదేవుని అడుగగా, ఆ శ్రీకృష్ణుడు చెప్పినదానిని నీకు 
చెప్పెద, శ్రద్ధగా వినుము” అనెను. 

- దత్త అవతారం - 

శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. “బ్రహ్మపుత్రుడైన అత్రి 
మహాతేజోశాలి మరియు గొప్ప బుషి. ఆయన పత్నియగు అనసూయా 
గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్త నామముగల మహాత్ముడు 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 29 
పుట్టెను. ఆయన మహాతపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు 
యొక్క అంశతో భూమిమీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున 
ఎవ్వరూ లేరని యెరుంగుము. ఆయన భార్య పేరు అనఘా. ఆవిడ 
ఎల్లపుడు పతిని అనుసరిస్తూ ఉండెను. వారి ఎనిమిది మంది పుత్రులు 
సర్వ(బ్రహ్మగుణములు కలిగి ఉండెను. 

అనఘ విష్టురూపమని, అనఘా లక్ష్మీరూపమని తెలుసుకొనుము. 
అనఘుడు తన భార్యతో కలసి యోగవిద్యను అభ్యసించుచూ 
ఉండెడివారు. 

- జంభానుర యుద్ధ వృత్తాంతం - 

ఇలా ఉండగా, జంభ అను దైత్యునిచే దేవతలు పీడింపబడుట 
సంభవించినది. (బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంభుడు, 
అమరావతికి వెళ్ళి నూరు దివ్యవర్షములు యుద్ధము చేసెను. ఈ 
సంగ్రామములో పాతళలోకములోని రాక్షసులను కుడా కలిసిరి. 
అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము 
జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్దణాది 
దేవతలు తమ స్థానములు విడిచి పది దిక్కులకు తరిమివేయబడితిరి. 
ముందువైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండ 
వెనుకగా జంభ దైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో, 
గదా ముసల ముద్దరాది ఆయుధములతో దైత్యులు పోరాటము 
చేయుచుండిరి. అడవిదున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై, మరియు 
ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్ళను, శరములను 
కురిపిస్తూ వెంబడించెను. 

అలా దేవతలు వింధ్య గిరిపై అనఘ మరియు అనఘా దంపతులు 
నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని 
శరణు కోరుతూ ఇట్లనెను - “ఓ దేవదేవా! జగన్నాథా! శంఖచక్రగదాధరా! 
పాహి పాహి! ఆపదలో ఉన్న మాకు శరణమును ఇవ్వుము. జంభదైత్యుని 
చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములు కాక 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


30 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
సురులకు, భక్తులకు ఇంకేమియును గతి లేదు. కావున ఓ (బ్రహ్మన్‌! 
దేవతలమైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి.” 

వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని, 
తన దేవియగు అనఘా వైపు లీలగా చూచెను. విగతజ్వరముతో వచ్చి 
ఉన్న అందరు దేవతలకు అలాగేయని అనుమతినిచ్చి తుష్టిపరిచెను. 
ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ 
ఉన్న బ్రాహ్మణిని (అనఘాదేవిని) చూచి ఆమె అందమునకు పరవశులై, 
మదము నిండిన చిత్తముతో ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చెదమని 
ఎత్తుకుపోసాగిరి. 

ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని 
స్తంభింపచేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా 
చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై 
ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో త్రిశూలములతో గదలతో 
దేవతలు దాడిచేయుచుండ, ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము 
చేసిరి. 

అసురులు దేవ శస్త్రములచే, మరియు జంభుడు ఇంద్రునిచే 
సంహరింపబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు 
మరియు అందరు తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను 
సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి.” 

అ కార్తవీర్యార్జున కథ - 

శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా 
పలికెను - “ఆ దత్తులవారు తన కర్మలచేత, మనస్సుచేత, వాక్కుచేత 
సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహాతపశ్శాలి 
ఊర్థ్వబాహువులతో కట్టెవలె, ఒక రాయివలె చలనము లేకుండా, 
నియమములు పాటించుచూ తపస్సు చేయసాగెను. కనులతో (భ్రుకుటి 
మధ్య స్థానమును చూచుచూ మూడువేల దివ్యవర్షములు స్థిరముగ 
తపస్సు చేయసాగెను. 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 31 

అలా ఊర్థ్వరేతస్కుడై, యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు 
మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్థునుడు వచ్చెను. రాత్రింబవళ్లు 
అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను, 
మానసికముగా చింతన చేయుచూ, సంపూర్ణ నియమములు పాటిస్తూ 
ఆనందముగా సపర్యలు చేసెను. 

అందులకు సంతోషించిన దత్తులవారు ఆతనికి వరములు 
కోరుకోమని అడుగగా, కార్తవీర్యార్జునుడు నాలుగు వరములు 
కోరెను. మొదటి వరముగా సహస్రబాహువులును, రెండవ వరముగా 
అధర్మమార్గమున వెళ్ళకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన 
మార్గదర్శనమును, మూడవ వరముగా పృథివిని మొత్తము ధర్మమార్గమున 
గెలిచి ధర్మముగా యేలుటయును, నాల్దవ వరముగా సంగ్రామమున 
మహాయోధ్ధుని చేతిలో మాత్రమే వీరమరణము పొందుటయను వరములు 
కోరెను. అందులకు దత్తులవారు ఆనందముగా వరములనిచ్చి, విస్తారమైన 
రాజ్యమును, అద్వితీయమగు యోగవిద్యను ప్రసాదించెను. 

అటుపిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది, 
ఏడు ద్వీపములు, పర్వతములు కలిగిన పృథివి మొత్తమును తన 
సహస్రబాహువుల ప్రభావముతో ధర్మముగా జయించెను. అన్ని 
ద్వీపములలో పదివేల యజ్ఞములు చేయుచూ ఆ మహాబాహువు అందరికీ 
ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞ వేదికలను స్వర్ణ 
స్థంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు 
మరియు అప్సరసల నిత్య గాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను. 

ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని 
మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, 
దానములు, తపముల చేత విక్రముడివలె ప్రశంసింపబడెను. 
తన ఖడ్గముతో, శరములతో తన యోగశక్తిచే ఏడు ద్వీపములు 
తిరుగుచూ చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున 
ద్రవ్యనష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


32 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 
రక్షింపబడుచుండిరి. ఎనభైఅయిదు వేల సంవత్సరములు పాలించుచూ ఆ 
నరాధిపుడు (రాజు) చక్రవర్తివలె పశువులను, క్షేత్రములను, పాలించెను. 
ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను (వానలు 
కురిసెను). తన సహస్ర బాహువులతో సముద్రములను శోషింపజేయు 
వేయి సూర్యులవలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును 
జయించెను. 

క్రీడావిలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచూ నదిని 
ఆడ్డగింప, ఆతని ధాటికి జలము పీడనమునకు గురి అయి 
అందమైన స్త్రీ వలె దూరముగా జరిగెను (వెనుకకు (ప్రవహించినది). 
తన సహస్రబాహువుల తాడనము వలన సాగరము అల్లకల్లోలమై, 
మహాతిమింగిలములు మృతిచెంది, పాతాళమున గల అసురులు 
నిశ్చేష్టులాయిరి. 

రావణుడను వశపరుచుకుని మాహిష్మతిలో బంధించెను. 
తరువాత పులస్త్య బుషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుని విడిచెను. 
కానీ విడుదల అయిన రావణుడు (అవమానభారముతో) పులస్త్యుని 
నిందించెను. 

ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి (అగ్నిదేవునికి) 
సప్తద్వీపములలోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. 
ఇటువంటి గుణములు కార్తవీర్యార్థునునకు కేవలము యోగాచార్యుడైన 
అనఘదేవుని కృప వలన మాత్రమె కలిగెను. అలాంటి యోగి వరము 
లభించిన కార్తవీర్యుని వలన మర్హ్యలోకమున అనఘాష్టమీ వ్రతము ప్రసిద్ధి 
చెందెను. 

- అనఘ నామ వివరణ - 

అఘము అనగా పాపము. లోకములో అఘము మూడు విధములుగా 
కలుగును (చిత్తము, వాక్కు, కర్మలు) అలాంటి అఘమును నాశనము 
చేయువాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధివిధానమున 
అర్చించిన అష్టగుణములు, అష్టైశ్వర్యములు కలుగును. అణిమా, లఘిమా, 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 33 
ప్రాప్తి, ప్రాకామ్య, మహిమా, ఈశిత్వ, వశిత్వ, కామావసాయితా అను 
ఎనిమిది యోగసిద్ధులను అర్చించుట వలన మోక్షలక్షణములు సిద్ధించును. 
కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. 
జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు (దత్తులవారు) నా అంశయే 
యని తెలుసుకొనుము.” 

- అనఘాష్టమీ (వత విధానం - 

ఇది వినిన యుధిష్టిరుడు ఇటుల పలికెను - “ఓ పుండరీకాక్ష! ఈ 

సర్వరాజు అయిన (కార్తవీర్య) అర్జునుడు చేసిన వ్రతము యేమిటో 
వాటి మంత్రములు, సమయములు, యే కాలమునందు, యే తిథులలో 
చేయవలెనో నాకు చెప్పుము కేశవ.” అనెను. 

అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను - “మార్గశీర్ష 
మాసములో కృష్ణ పక్షములో వచ్చు అష్టమి తిథియందు, బహుపుత్రులతో 
కలిసియున్న అనఘ మరియు అనఘా దంపతులను, ముందుగా 
శాంతపరిచిన (శుద్ధిచేసిన) భూమిభాగమునందు, అష్టపత్రముల (చిత్రము) 
యందు కలశములలో గానీ, పద్మములయందు గానీ, లేక దర్భలయందు 
గానీ స్థాపించి పూజింపవలెను. ముందుగా స్నానమాచరించి, పుష్పములు 
మరియు సుగంధములతో, విష్ణువును ధ్యానించి, బుగ్వేదములోని 
బుక్కులతో అర్చింపవలెను. 

వాసుదేవుని అంశ అయిన అనఘుని, లక్ష్మి అంశ అయిన అనఘాని, 
హరివంశములో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని 
భావించి అర్చింపవలెను. 

ముందుగా శూద్రులకు, విప్రులకు నమస్కరించి, ఆ కాలములో 
లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు (సింగడులు), 
రేగులు మొదలగు వివిధ నైవేద్యములను, గంధ, ధూప, దీపాదులతో 
సమర్పింపవలెను. అటు తరువాత ద్విజులతో, సంబంధీకులతో మరియు 
బంధువులతో భోజనము చేయవలెను. 

వ్రతము చివరిలో కనీసము యే ఒక్కరినైనా ఈ వ్రతము చేయుటకు 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


34 శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 

ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయదగునది అను సత్యమును 
నేను చెప్పుచున్నాను. కనీసం ఒక సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి 
(భగవత్సంబంధమైన) నటనము, నాట్యము, గానము మొదలగువాటితో 
జాగరణ చేసి, నవమి నాటి ప్రభాత సమయములో (దేవతా (ప్రతిమలను) 
నీటిలో విసరనము చేయవలెను. 

ఇట్లు యెవరైతే భక్తి యుక్తులతో శ్రద్దగా ప్రతి సంవత్సరము చేయునో, 
వారు సర్వపాపములనుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. 
విష్ణువు వారిపట్ల ప్రసీదుడగును. ఏడు జన్మలవరకు ఆరోగ్యము కలిగి, 
తదుపరి పరమ గతిని పొందును. 

ఓ కౌంతేయా (ధర్మరాజా) ! అఘమును శమింపు ఈ అనఘాష్టమి 
వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు, కృతవీర్యుని 
(కార్తవీర్యార్జునుడు) వలె యశోవంతులగుదురు.” 

శ్రీగురువు పలికెను - “దత్త కథనము నీకు చెప్పితిని. జంభుని 
పరాజితునిజేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను, ఆ యోగి యొక్క 
యోగచర్యలను, అనఘ నామ వివరణము, అనఘుడు సంతోషించి 
భక్తులకు వరములనిచ్చు వ్రతమును చెప్పియున్నాను.” అని చెప్పి 
ముగించెను. 

(చేతిలోని వువ్వు, అక్షతలు (ప్రధాన కలశముల మీద వేయండి. 
తరువాత ప్రధాన కలశముల వద్ధ ఉన్న అక్షతలు కొన్ని 
మీ శిరస్సు మీద వేనుకోండి) 


క్షమాప్రార్ధన 
యస్య స్టృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు | 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్‌ || 


సమర్పణం 
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్‌ | 
కరోమి యద్యత్‌ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


శ్రీ దత్తత్రేయ సోత్రనిధి - అనఘాష్టమి వ్రతకల్పం 35 
అనయా మయా కృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో 
భవంతు || 

(కొన్ని అక్షతలు కలశములోని నీటితో అరివేణంలో విడవండి) 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి ప్రసాదం శిరసా గృహ్హామి || 

(తీర్ధం, (వసాదం న్వీకరించండి) 


ఉద్వాసన 
(ఉద్వానన చెవ్పునవుడు, ఇది చదివి, 
క్‌ కలశములను కొద్దిగా జరపండి) 
ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః | తాని ధర్మాణి ప్రథమాస్యాసన్‌ | 
తే హ నాకం మహిమానః సచన్తే | యత్ర పూర్వే స్తాధ్యాః సన్తీ దేవాః | 
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅ నఘస్వామినే నమః యథాస్థానం 
ఉద్వాసయామి || 


|| ఓం శాంతిః శాంతిః శాంతిః || 


స్తోత్రనిధి 


తెలుగు | శెన్నెడె | 10 | ఆగే | english 


stotranidhi™ 


నిత్య పారాయణ సోత్రములు, పూజా విధానముల కొరకు, 
stotranidhi.com వెబ్సెట్‌ చూడండి. 


a  stotranidhi.com క Qa 
[3] [2] GP» 0O 00020101! 


Email: stotranidhi@gmail.com 


hee జ్‌ Website: stotranidhi.com 


Anaghashtami Vratakalpam (Telugu) eBook - stotranidhi.com 


5656201601 


స్టోత్రనిధి పారాయణ గ్రంథములు 


a 
శ్రీగణేశ స్తోత్రనిధి 


eT 


* స్తోత్రములు, పూజ, నాగ స్తోత్రములు * 


a 
శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి 


తట 


a 
శ్రీ శివ స్తోత్రనిధి 


* స్తోత్రములు, పూజ, శ్రీరుద్రం, ఉపనిషత్తులు * 


శ్రీ లలితా స్తోత్రనిధి 


M4 
శ్రీ చండీ సప్తశతీ * 


* స్తోత్రములు, గద్య త్రయం, పంచ సూక్తములు * 


* స్తోత్రములు * పూజలు * వ్రతములు * 


* శ్రీరామ, ఆంజనేయ స్తోత్రములు, శ్రీ రామ సాహస్రి * 


ఆన్‌లైన్లో ఆర్జరు చేయుటకు : [కెళ్లి] 


stotranidhibooks.com 


వెబ్సైట్‌ చూడండి. 


[2] 


SCAN THIS QR CODE 
TO BUY BOOKS 


ఈ పుస్తకములు 
amazonin Flipkart -¢ 
లో కూడా ఉన్నాయి. 


